


ఆంధప్రదేశ్‌ బాలల అకాడమి 
"హిదరాబాద్‌ - 4 


CHINNI KATHALU 
By VEDAGIRI RAMBABU 


Published by : Director & Special Officer, A.P. Baalala AKademi 
% Jawahar Bal Bhavan, Public Gardens, Hyderabad - 500 004. 


(ప్రచురణ సంఖ్య ‘59 
మొదటి ముద్రణ : 1993 





(ప్రతులు : 5,000 
Pes: “YAR 
. గ 
RE 
ముఖ చిత్రం : 


లోపలి బొమ్మలు: ఆనంద్‌, ఎవిబిఎస్‌. 


"అప్‌ సెట్టింగ్‌ : 

గాయత్రీ ఆర్స్‌ ప్రింటర్స్‌ 
5-9-33, బషీట్‌ బాగ్‌, 
హాదరాబాద - 500 029 
ఫోన్‌ : 230210 


ము[దణ : 
2 09 
హైదరాబాద్‌. 


(ప్రతులకు : 

ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి 
జవహార్‌ బాల భవన్‌, పబ్రిక్‌ గార్డెన్స్‌, 
వాదరాబాద 500 004. 


తొలిపలుకు 


బాలలకు విద్యావైజ్ఞానిక సాంస్కృతిక రంగాలలో క్రమ వికాసం 
కలిగించాలనే లక్ష్యంతో ఆం(ధ(పదేక్‌ (ప్రభుత్వం 1976 లో ఆంధ్రప్రదేశ్‌ బాలల 
అకాడమిని స్థాపించింది. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ (వ్రారంభం చేసిన 
బాలల అకాడమికి, నాటి విద్యా సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ 
మండలి వెంకట క ఎవ్లారావు తొలి అధ్యక్షులుగా ఉన్నారు. బాలల' అకాడమి తన 
లక్ష్యసాధనకోసం చేపట్టిన పథకాలలో బాల సాహిత్య ప్రచురణ పథకం కింద 
పిల్లలకు మంచి పుస్తకాలు (పచురించే కార్య[కమం ఒరటి. 


జవహర్‌ బాలభవన్‌ బాలల్లోని సృజనాత్మక కళలను ప్రోత్సహిస్తుంకే 
బాలభవన్‌లో మరొక భాగమైన బాలల అకాడమి బాలల విజ్ఞానోదయానికి కృషి 
చేస్తున్నది. బాలల సమగ్ర అభ్యుదయానికి ఇవి రెండూ రెండుకళ్ళు వంటివి. 
విజ్ఞానానికీ, వినోదానికీ రెండూ ఒకే వేదికగా విరాజిల్లుతున్నాయి. 


వివిధ వయోవరాల బాలల అవగాహన స్తాయికి తగినట్టు, సరళమైన 
భాషలో, తేలిక పదాలతో కథలు. గేయాలు, గేయకథలు, బొమ్మల కథలు, 
జీవితచరిత్రలు, నవలలు వైజ్ఞానిక రచనలు (ప్రచురించటం జరుగుతోంది. 
రాసిలో కాకుండా వాసిలో శ్రద్ద వహించి, బాలల్లో విజ్ఞాన వినోద వికాసాలను 
పెంపొందించి, వారికి ఉత్తమ బాల సాహిత్యం అందించటమే ప్రధాన ధ్యేయంగా 
పెట్టుకొన్నది బాలల అకాడమి. 


అమృత తుల్యమైన బాలసాహిత్య సర్వస్వాన్ని (పచురించాలనే 
సదుద్దేశంతో వెలువరించిన పుస్తకాలలో ఇది ఒకటి. 


ఇకపై కూడా బాలలకు ఆసక్తిని కలిగించే పుస్తకాలను (ప్రచురించ 
(ప్రయత్నాలు చేస్తున్నాము. ఉత్తమ అభిరుచిగల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు 
- మేము చేస్తున్న ఈ కృషిని బాలలకు అందుబాటులోకి తీసుకురావటానికి 
సర్వవిధాలా మాతో సహకరిస్తారని ఆశిస్తునాము. 


శారదా అశోకవర్ధన్‌ 


సంచాలకులు మరియు ప్రత్యేకాధికారిణి 
జవహర్‌ బాలభవన్‌, ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి 


0 ౦౧+ ౯౮౯౮ వ ౮౧ ౧౫ 


జాకీ వావీ జీ జీ వీ 
T= 






విషయ సూచిక 


అపాయంలో ఉపాయం 
పెద్దల మాట 

పాపం తోడేలు 

కప్పు కథ 

సహాయం 

బహుమతి 

ఎలుగు విందు 
కనువిపు లి 

ఎదురు తిరెగిన మోసం 
ప్రగల్పాలు 

నిజం 

సలహా 

తెలిఎ 

అత్యాశచేటు 


SS BNAB2 oD 


11 
13 
15 


అపాయంలో ఉపాయం 


స్త్ర హార పదార్థాల కోసం అలా అలా తిరిగి తన కన్నంలోకి 
దూరిన చిట్టెలుకని గమనించింది ఓ గండు పిల్లి, దాన్ని చటుక్కున 
చప్పరిస్తే ఎంత బావుంటుందో కదా అని ఆలోచించింది. 


అందుకే ఆ కలుగు పక్కనే మాటువేసి ఆలోచించసాగింది. ఓ 
ఆలోచన వచ్చింది. 


పిలి సింది. 
"ఏమిటి పిల్లి మావా ?" లోపలి నుంచే అడిగింది ఎలుక. 


“అలా తూర్పు దిక్కుకు కొద్దిగా ముందుకు పోతే వేరు శనగ చేను 
ఉంది. అక్కడ కాయలు ఎంత బావున్నాయనుకున్నాప్‌! రేపు ఉదయం 
అయిదు గంటలకి నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలసి వెళ్లాం" 
అందోలఎిపిల్లి. 





ఆ వంకన తనని పిలిచి స్వాహా చేద్దామన్న దాని ఆలోచనని 
పసిగకేసింది ఎలుక. కాని బయట పడకుండా "అలాగే" అంది. 


మరునాడు ఉదయం అయిదు గంటలకి పిల్లి వచ్చి ఎలుకని 
పిలిచింది'నేను నాలుగు గంటలకే వెళ్ళి సుష్టుగా తిని వచ్చాను." అని 
జవాబిచ్చింది ఎలుక. 


గండుపిల్తి తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంది. “సర 
మంచిది. మరో మంచి పంటని ఇవాళ వస్తూ చూశాను. ఆ పొలం 
వేపు రేపు ఉదయం నాలుగు గంటలకి వెళామా" అంది. 


"అలాగే" అంది ఎలుక. 


మరునాడు కూడా పిల్లి వచ్చే సరికే ఎలుక వెళ్ళి వచ్చేసింది. “కాని 
ఈ పిల్లి తలనొప్పిని వదిలించుకోవడం ఎలా ?' అని ఆలోచించసాగింది. 


రోజూ గండుపిల్లి కన్నా ముందే వెళ్ళి వేరుశనగ చేనుని కొరికి 
రాసాగింది ఎలుక. 


తన పంటని నాశనం చేస్తున్న దెవరో తెలుసుకుందామని ఆ 
రోజు రైతు చెట్టు చాటున దాగి గమనించనాగాడు. 


కావాలనే ఆ రోజు ఎలుక ఆలస్యం చేసింది. ముందు ఎలుక 
వెనుక గండుపిల్లి పొలం వేపు బయల్తేరాయి. 

తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్ళగానే ఓ కన్నంలోకి దూరి 
మాయమైంది ఎలుక. దాని కోసం వెదుకుతూ అటూ ఇటూ చూస్తున్న 
పిల్లిని గమనించాడు రైతు. 'ఇదే తన పొలాన్ని పాడు చేస్తోందని' అతను 
అనుకున్నాడు. 

అంతే! అతని చేతిలో ఉన్న బడితెని పిల్లి మిదకి విసిరేశాడు. దొని 
వాతబడి పిలి చచ్చి పోయింది. నిశ్చితంగా ఎలుక తన కలుగుకు వెళ్ళి 


పోయింది. ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా 
బయట పడవచ్చు! 


పెదల మాట 


అ న్న కుందేళ్ళు నాలుగింటికీ బాగా పరుగెత్తడం కూడా 
వచ్చింది. అందుకని ఆ రోజు "అమ్మా! మేమలా వెళ్ళివస్తాం" అని 
అడిగాయి తల్లి కుందేలుని. 


“వెళ్ళి రండమ్మా .......కానీ అదుగో కనిపిస్తోందే ఆ ఇంటి వైపు 
మాత్రం వెళ్ళకండి. అక్కడ ఉన్న మనుషులు చాలా దుర్మార్గులు. 
ఒకసారి ఇలానే మీ నాన్న అటు పో బంధించేశారు. ఇంతవరకూ 
విడిచిపెట్ట లేదు .... * అంది కన్నీరు కారుస్తూ. 


“అలాగేనమ్మా అటు మాత్రం వెళ్ళం" అంటూ మాట ఇచ్చాయి 
నాలుగు కుందేలు పిల్లలు. 


పెద్ద పిలలు మూడు ఆ మాట మోదే నిలబడి అటువైపు వెళ్ళ 
లేదు. నాల్లవది మాత్రం పంతం కొద్ది ఆ ఇంటి వైపే వెళ్ళి నెమ్మదిగా 
అంటి ముందు, తోటలోకి జొరబడింది. లోపల రకరకాల మొక్క 
లున్నాయి. మధ్యగా ఇల్లుంది. 





మొక్కలకి ఉన్న చిన్న చిన్న కాయలని తింటూ ముందుకు 
బయల్లేరింది చిట్టి కుందేలు. కొద్దిదూరం వెళ్ళేసరికి ఏదో శబం 
వినిపించసాగింది" తలెత్తి చూసింది. కొద్ది దూరంలో మొక్కలకి 
పాదులు చేస్తూ ఓ మనిషి కనిపించాడు. భయంతో ఒక్కసారి వెనక్కి 
గంతింది చిట్ట రుందేలు. 


శబ్దం రావడంతో తః ౩ చూశాడు ఆ మనిషి. చిట్టికుందేలు అతని 
కంటపడింది. చటుక్కున లేచి దాని వెంటపడ్డాడు. 


భయంతో చిట్టికుందేలు పరుగెత్తసాగింది. ఎంత దూరం పరు 
గెత్తినా ఇందాక తను లోపలికి వచ్చిన 'దారి తెలీక ఎకెటో పరుగెత్త 
సొగింది. అతను దాన్ని వెంటాడుతున్నాడు. ' 


పరుగెత్తి పరుగెత్తి పాత సామాన్ల గదిలోకి దూకింది చిట్టి 
కుందేలు. దాన్ని అతను గమనించనే గమనించాడు. నెమ్మదిగా 
ఒక్కొక్క సామానుని కదిలించి కుందేలు కోసం చూడసాగాడు. 


అతను దగరకు వస్తున్న కొద్ది చిట్టికుందేలులో భయం పెరిగి 
పోసాగింది. అంతలో అతను చిట్టి “కుండేలుకి కొద్దిగా os ఉన్న 
చెక్కనికదిలించాడు. . 


అంతే! చటుక్కున ఓ ఎలుక దాని చాటునుంచి అవతలికి వచ్చి, 
పక్కనున్న కిటికీలోంచి బయటికి దూకింది. 


చిట్టి కుందేలు చిన్ని బుర్రలో మెరుపు మెరిసింది. తనూ ఎలుక 
వెనుకే కిటికీలోంచి బయటికి దూకింది. దాని వెనుకే పరుగెత్త సాగింది. 


ఎలుక భయంతో తోట దాటి బయటికి వచ్చేసింది. కుందేలు 
రూడా దాని వెనుకే బయటికి వచ్చింది 


దూరంగా తమవేపే వసూ ఆ మనిషి కనిపించాడు. చిట్టి రుందేలు 
తమ ఇంటి వేపు వేగంగా పరిగెత సాగింది. ఇంటికి చేరుకున్న తరువాత 
కూడా ఎప్పటికోగాని గుండె దడ తగ్గలేదు. 


తల్లి అటువేపు వెళ్ళవద్దని ఎందుకు చెప్పిందో దానికి అపు ఎడు 
అర్థమైంది. ఇకముందు ఎప్పుడూ పెద్దల మాటని 'జవదాటరూడదని 
ఒక్తేసుకుంది చిట్టి కుందేలు. 


పాపం తోడేలు 


మూ డు మేకలు ఒకచోట నివసిస్తూ ఉండేవి. ఆ మూడు 
వంతెనకి అవతల ఉన్న గుట్టదగర రకరకాల ఆకులను తిని 
జీవించసాగాయి. 


అటుగా వచ్చిన ఓ తోడేలు కన్ను వాటి మాద పడింది. కాపువేసి 
పట్టుకో వడానికి వంతెన కింద నక్కింది. 


ఇంతలో ఓ మేక అటుగా రాసాగింది. 


“రా .... రా... నీ కోసమే చూస్తున్నాను, నిన్ను సుష్లుగా 
భోంచేస్తాను " అంది చటుక్కున ఇవతలి తోడేలు. 


మేక భయపడిపోయింది. 


“నన్ను తింటే నీ ఆకలేమి తీరుతుంది. నేను చాలా చిన్న దానిని. 
వెనక నాకన్నా పెద్ద మేక వస్తోంది. దాన్ని తింటే నీ ఆకలి తీరుతుంది. 
ఈ లోపల నేను వెళ్ళి ఆకులు అలములు తిని వస్తాను " అంది మేక 


(en 


| 












ష్‌ SY ly 
| || 





సరేనంది తోడేలు. 

రెండో మేకని కూడా అడ్డగించింది తోడేలు. 

" నాకన్నా పెద్ద మేక వెనుక వస్తోంది ' అంటూ అదీ 
తప్పించుకుంది. 

అవి రెండూ వెళ్ళి సుష్టుగా ఆకులలములు తిని వెనక్కీ వచ్చే 
సరికి పెద మేక వస్తూ కనిపించింది. 

తోడేలు దానికి ఎదురువెళ్ళ బోయింది. 

' నేనెంతగా బలిసున్నానో చూశావు గదా1 నా కొమ్ములతో నీ కళ్ళు 
పీకివేయ గలను. గట్టిగా ఒక్కసారి 'ఢీ' కొట్లానంకే పచ్చడై పోతావ్‌!" 
అంటూ తోడేలు మోదకి ఉరికింది ఆ పెద్ద మేక. 

తోడేలు కొద్దిగా జంకింది. 

అంతలో వెనకనించీ వచ్చిన మేకలు రెండూ దాన్ని బలంగా 


ముందుకు తోశాయి. తోడేలు వంతెన కింద (ప్రవహిమన్న నీటిలో పడి 
కొట్టుకుపోయింది. 


చూశారా! ఐకమత్యంతో ఉంకే ఎంత పెద్ద శత్సవునైనా 
ఎదుర్కోవచ్చు! 





10 


కప్ప కథ 


క్ర పలు ఒకప్పుడు మధురంగా పాడేవట. ఆ తర్వాత వాటి 
గొంతు పోయింది. దీనిగురించి పెద్దలు ఒక కథ చెబుతారు. 


ఒకానొకప్పుడు ఓ కప్ప, దాని మిత్రుడు చిస్పైలుక రలసి 
వెళుతున్నాయి. మంచి వంటకం సువాసన వాటికి తగిలింది. దగ్గరలోనే 
మాంసం ఉడుకుతున్న పొయ్యి కనిపించింది. సన్నటి మంట మాద 
కుండలో మార్గిసం ఉడుకుతున్నది. దగ్గరలో ఎవరూ లేరు. 


"ఎవరో మాంసం వండుతున్నారు. ముక్కుపుటాలు ఎగరేసి కప్ప 
అన్నది." ఆ కుండ యజమాని పరిసరాలలో లేడు. కాబట్టి మాంనాన్ని 
తిందామని ఆ రెండు నిశ్చయించుకున్నాయి. వంతుల వారిగా 
తిందామని ఓ ఉపాయం ఆలోచించాయి. మొదట ఒకరు తింటుంటే 
ఇంకొకరు కాపలా కాయాలి. మాంసం యజమాని వస్తూంకే అరవాలి. 


చిటెలుక తనకు బాగా ఆకలవుతుందని చెప్పి మొదట తినసాగి 
ంది. తరుబిత కప్ప తినడం. మొదలు పెట్టింది. చిన్న చిన్న ముక్కలు 





వదలి నోటి నిండా ఉండే పెద్ద మాంసం ముక్కను నోట్లో పెట్టుకుంది 
కప్ప. ఇంతలో చిల్పలుక అరిచింది, అదిగో యజమాని వస్తున్నాడని! 

యజమాని అంతదూరం నుంచే కప్పును బెదిరిస్తూ అరిచాడు. 
అసలే భయంతో బిక్క చచ్చి పోయిన కప్పకు వేడి మాంసం ముక్క 
గొంతులో దిగబడింది. దగ్గరలోనే ఒక (ప్రదేశంలో దాక్కుంది. చిట్బలుక 
ఎప్పుడో పారిపోయింది. 


ఆ రోజు సాయంకాలం కప్పు పాడలేదు. చుట్లు పక్కల 
జంతువులన్నీ కప్పా! కప్పా! నీ మధురమైన గొంతుతో ఈ పూట 
ఎందుకు పాడటం లేదు, అని అడిగాయి. కప్ప "సరే ప్రయత్నిస్తా"నని 
నోరు తెరిచి పాడబోయింది. 


' బెకబెక బెకబెక " చప్పుడు తప్ప మరో ధ్వని రావడం లేదు. 
మాంసం వేడికి దాని గొంతు కాలిపోయింది. అప్పుటి నుంచి కప్పులకు 
మధురమైన గొంతు లేదు. 


అత్యాశ, ఆత్రం ఎప్పటికి చేటే! 


rk 


12 


సహాయం 


అలి లా కాలంగా అక్కడ వర్తాలు పడడంలేదు. దాంతో 
ఏనుగులకి తాగడానికి నీళ్ళు కూడా కరువయ్యాయి. 


ఈ నీటి కరువు నుండి తమని కాపాడమని ఏనుగులన్నీ వెళ్ళి 
తమ రాజుకి మొర పెట్టుకున్నాయి. 


ఆ అడవంతా తిరిగి ఓ చోట చిన్న సరస్సు కనిపిస్తే ఆ స్థలాన్ని 
మిగతా ఎనుగులకు చెప్పింది రాజు ఏనుగు. 


ఆ రోజు నుంచి ఏనుగులన్నీ నీటిని తాగడానికి ఆ సరస్సు వైపు 
వెళ్ళ సాగాయి. 


అది ఆ సరస్సు చుట్టూ ఉన్న గడ్డిలో తిరుగాడుతున్న కుందేళ్ళకి 
గడ్డు సమస్య అయింది. రోజూ ఏనుగుల కాళ్ళ కింద పడి ఎన్నో 
కుందేళ్ళు చనిపోసాగాయి. 


ఆ బాధను వదిలించు కోవడం ఎలాగో. వాటికి అర్థం కాలేదు. 
ఓ ముసలి కుందేలుకి చక్కటి ఆలోచన వచ్చింది. 


||] 
స్నా 





13 


మర్నాడు అది సరస్సు వైపు వచ్చే ఏనుగులకి ఎదురువెళ్ళింది. 
“ఏనుగులారా! ఆగండి... ఆగండి మాకో మాట చెప్పమని నన్ను చంద్ర 
దేవత పంపించింది" అంది. 


ఏనుగులన్నీ ఆగాయి. 

“ఏమని చెప్పమంది"? అడిగాయి "సరస్సు చంద్ర దేవతదే! ఆవిడ 
ఆజ్ఞలేకుండా సరస్సుకి రావడం మొదటి తప్పు. ఇక్కడ తిరిగే 
కుందేళ్ళని మోకాళ్ళ కింద వేసి నలిపివేయడం రెండవ తప్పు" అంది 
ముసలికుందేలు. 

* అరే! ఈ విషయం మాకు తెలియదే!" అన్నాయి ఏనుగులు. 


“నా మాటలు నమ్మకపోతే నాతో రండి చంద్ర దేవత ఎంత 
కోపంగా ఉందో మోకు చూపిస్తాను," అంటూ ఏనుగుల్ని సరస్సు దగ్గరకు 
తీసుకెళ్ళింది కుందేలు. | 

సరస్సులో నీరు కదులుతోంది. ఆ కదులుతున్న నీటిలో పైనున్న 
చంద్రుని యొక్క బింబం కదుల్తూ కనిపించింది, 


"చూడండి చంద్ర దేవత కోపంతో ఎలా ఊగిపోతోందో" అంది 
రుందేలు. 


కదులుతున్న చంద్రబింబం కోపంతో ఊగిపోతున్న చంద్ర 
దేవతలాగానే అనిపించింది వాటికి. 


“చంద్ర దేవతా! మమ్మల్ని క్షమించు. మళ్ళీ ఈ సరస్సు వైపు 
రాము..." అంటూ ఏనుగులన్నీ వెనక్కి తిరిగాయి. 


ఆనందంతో నిట్టూర్చింది ముసలి కుందేలు - తమ కష్టాలు 
తీరిపోయినందురు! 


కష్టమొస్తే కృంగి పోకూడదు. ఎలా తొలగించుకోవాలని 
ఆలోచించాలి 


14 


బహుమతి 


ఆ 
ల ర్వం రాముడు అనే యువకుడు లోహంతో గంటలని 
చేసి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. 


ఓ రోజు అతను ఒక గంటని తయారు చేసి పక్క గ్రామంలో 
ఉన్న పాఠశాలలో అవ్వడానికి బయలు దేరాడు. ఆ (గ్రామానికి 
పోవాలంకే ఓ చిన్న పాటి అడవి గుండా పోవాలి. 


అతను అడవి గుండా వెళ్తున్నపుడు ఓ సింహం అతని మాద 
పడి చంపేసింది. గంట మాత్రం అక్కడే ఉండి పోయింది. 


కొంత సేపయిన తర్వత కొన్ని కోతులు అటుగావచ్చాయి. గంట 
వాటికి వింతగా అనిపించింది. దాన్ని మోగిస్త వచ్చే శబ్లానికి అవి 
ఆనందంగా గంతులు వేశాయి. 


ఓ ముసలి కోతి మిగతా కోతుల సాయంతో ఆ గంటని ఒక చెట్టుకి 
వేళ్ళాడ దీసింది. రోతులు వాటికి ఇష్టమయినప్పుడు గంటని మోగించి 
ఆనందించ సాగాయి. 





15 


కోతులకి చెలగాటం మనుషులకి (పాణసంకటంగా తయారు 
అయింది పరిస్థితి. అర్ధరాత్రి పూట అడవిలోనించి గంటల మోత 
వినిపిస్తుండడంతో పక్క నున్న గ్రామస్తులు భయంతో కంపించి 
పోసాగారు. బహుశ అది ఏ దెయ్యం పనో అని అనుకోసాగారు. 


ఆ అడవిలోకి తమ ఆవుల్ని గేదెల్ని మేపడానికి పంపడం కూడా 
మానుకున్నారు, మనుషుల సంగతయితే సరేసరి... అటువైపు చూడడం 
కూడా మానుకున్నారు. కొంత మంది అయితే ఊళ్ళోకి కూడా ఆ 
దెయ్యాలు వస్తాయోమో అనే భయంతో ఆ ఊరే ఖాళి చేసి 
వెళ్ళిపోయారు. 


(గ్రామం (గామ మంతా దెయ్యం భయంతో వణీకిపోసాగింది. ఆ 
దెయ్యం బెడద ఎలా వదలించుకోవాలో ఎవ్వరికి అర్థంకాలేదు. 

దెయ్యాన్ని వెళ్ళగొట్టిన వారికి బహుమతి ఇసామంటూ (ప్రకటిం 
చారు గ్రామపెద్దలు. 

ఆ ఊళ్ళోనే ఉంటున్న ఓ ముసలమ్మకి ఈ దెయ్యం గొడవంతా 
ఎవరో వెనక ఉండి చేయిస్తు న్న నాటకమని అనుమానం! అందుకని 
ఆమె దెయ్యం సంగతి కనుక్కోవడానికి ముందుకు వచ్చింది. 

ఆ పని చెయ్యగలదని ఆమెని [గ్రామపెదలు నమ్మక పోయినా 
"చూదాం" అనుకున్నారు. 


ముసలమ్మ మర్నాడు గంటలు వినిపించే దిక్కుకి అడవివైపు 
బయలు దేరింది. 


ఆమె అనుమానం నిజమయింది. ఒక చోట చెట్లు మాదఎక్కి 
గంటని మోగిస్తున్న కోతిని చూసింది. 


వెంటనే ఆమె తన చేతిలో ఉన్న బఠాణీలను దూరంగా 
విసిరేసింది. వాటిని ఏరుకుని తింటానికి కోతులన్నీ అటు పరుగెత్తాయి. 


ముసలమ్మ చెట్టును ఎక్కి ఆ గంటని ఊడదీసింది. పక్కనే ఉన్న 
సరస్సులో దాన్ని పడేసింది. 
16 


pr 


ఆ గంట నీళ్ళలో పూర్తిగా మునిగి పోయే వరకు ఆమె అక్కడ 
ఉండి అప్పుడు ఊళ్ళోకి తిరిగొచ్చింది. 

"దెయ్యాన్ని దూరంగా వారిపోయేటట్టు వెళ్ళగొట్టినాను" అని 
ఊళ్ళో వాళ్ళకు చెప్పింది. 

ముసలమ్మ అడవిలోకి వెళ్ళివచ్చిన తరువాత మళ్ళీ గంటలు 
వినిపించక పోవడంతో అందరూ ఆమె మాటలని నమ్మేశారు. ఆమెకీ 
ఎన్నెన్నో బహుమతులను ఇచ్చారు. వాటితో తన చివరి జీవితాన్ని 
ఎంతో ఆనందంగా గడిపింది. 


భయపడకుండా ముందుకి అడుగువేస్తేనే ఏ పనినైనా చేయగలం! 


శంకా 


ఎలుగు విందు 


మూ డు ఎలుగు బంట్లు కలిసి ఒక చోట జీవిస్తున్నాయి. 
వాటిలో ఒకటి చాలా పెద్దది, రెండోది మధ్య రకంది, మూడోది చాలా 
చిన్నది! మూడు అన్ని సౌకర్యాలూ కల్పించుకుని ఓ చక్కటి ఇంట్లో 
ఉంటున్నాయి. అక్కడ ఎవరి కుర్చీలు, పక్కలు వారివే! 


ఒక రోజున అవి విందు కోసం ఘుమఘుమలాడే పాయసాన్ని 
తయారు చేసుకున్నాయి. వేడిగా ఉండడంతో మూడు పాత్రలలోను 
పోసుకొని, భోజనం బల్ల మోద చల్తారడానికి పెట్టి, అలా బయటికి 
వెళ్ళివదామని బయలు దేరాయి. 


ఇంతలో ఓ పాప ఆడుకుంటూ అటుగా వచ్చింది. ఆ ఇంట్లొంచి 
వస్తున్న వాసనలకి ఆమె నోరూరింది. 


ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో చూద్దామని కిటికి దగ్గరికి వచ్చి 
లోపలికి తొంగిచూసింది. భోజనపు బల్ల మాద పాయసంతో పాత్రలు, 
కనిపిస్తున్నాయి. కాని ఎవరూ ఉన్నట్టు కనిపించడం లేదు. 







ఇ 

hah. Wow x 
ల 
ఖ్‌ 


పాస న 
( AN 
CPG NN | 
త్ర ర | 













స్‌ 


అ 





నెమ్మదిగా లోపలికి వచ్చింది. పెద పాత్రలో ఉన్న పాయసం వేడిగా 
అనిపించింది. చిన్న ఎలుగు పాత్రలో ఉన్న పాయాసం చల్లారిపోయి 
ంది. అందుకని మధ్య పాత్రలో పాయసాన్ని శుభ్రంగా తిన్నది. కూర్చుని 
తినడానికి కూడా మూడు ఎలుగు బంట్ల కుర్చీలను పరీక్షించి, మధ్య 
ఎలుగు బంటి కుర్చీ మిదే కూర్చుంది. = 

తిన్న తర్వాత నిద్రవస్తు న్నట్టనిపించి పడక గది వైపు దారి 
తీసింది. అక్కడ రూడా మూడు పరుపుల్నీ పరీక్షించింది. మధ్య దాని 
పక్క మోద పడుకోవడమే హాయనిపించింది. పడుకుంది. అంతే! 
ఠక్కున నిద్ర పేసింది. 

బయటికి వెళ్ళిన మూడు ఎలుగు బంట్లు తిరిగి వచ్చాయి. 
పాయ సాన్ని తిందామని భోజనపు బల్ల దగ్గరికి వెళ్ళే సరికి ఎవరో 
తమ పాత్రల్ని కదిలించినట్లు వాటికి అనిపించింది. 


'నా పాత్రలోని పాయసాన్ని ఎవరో తినేశారు" కంగారుగా అంది 
మధ్య రకం ఎలుగు. 


"అంతే కాదు మా పాత్రల్ని రూడా కదిలించారు" కదిలిన పోత్రల్ని 
గమనిస్తూ అంది పెద్ద ఎలుగు. 


మున కుర్చీలన్నీ రూడా ఎలా కదిలించారో చూడండి". బుంగ 
మూతి పెట్టి అండి చిన్న ఎలుగు 


తాము ఇంట్లో లేనప్పుడు ఎవరొచ్చారో తెలుసుకోవాలని మూడు 
ఎలుగు బంట్లు వెదకసాగాయి. 


ఆఖరికి పడక గదిని చేరుకొన్నాయి. 

'మనపరుపుల్నికూడాకదిలించారు" పెద్ద ఎలుగుకి కోపం వచ్చింది. 

"నిజమే!" వంత పాడింది చిన్న ఎలుగు. 

"నా పక్క మాద ఎవరో పడుకుని ఉన్నారు" మధ్య ఎలుగు కీచు 
గొంతుతో అంది. వాటి మాటలకి పరుపు మిద పడుకున్న పాపకు 
చటుక్కున: మెళుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసింది. 


19 


ఎదురుగా మూడు ఎలుగు బంట్లు! 

భయంతో వణికిపోయింది. 

ఒకసారి బిక్కుబిక్కు మంటూ చుట్టూ చూసింది. గాలి కోసం తెరిచి 
ఉన్న కిటికీ కనిపించింది. 

పైకిలేచి చటుక్కున ఆ కిటికీలోంచి బయటికి దూకి పరుగు 
లంకించుకుంది పాప. అంతే! ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఎలుగు 
బంట్లు ఉండే ఇంటి వెపు పోలేదు ఆ పావ. 

క్రొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు పరిసరాల్ని జాగ్రత్తగా గమనించి 
మసలుకోవాలి! 


ik 


20 


కనువిపు 


౭ కసారి అడవిలో ఎలుగు బంటు దొరికిన చెట్లు కాయలని 
తిని చెట్ల కింద విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడు దాని ఎదురుగా 
కొన్ని పావురాలు , కొంగలు, పాల పిట్టలు అందంగా ఎగిరి వెళ్ళాయి 
బారులు బారులుగా. "ఎంత అందంగా ఉన్నాయి సుమా! అనుకుంది 
ఎలుగు బంటి - ఆ తరువాత తెల్లని చర్మంతో, మిల మిలా మెరిసే 
కళ్ళతో కుందేళ్ళు, అందంగా చక్కగా గెంతే లేళ్ళు కనిపించాయి -- 
' ఆహా ---- ఎంత అందమైనవి జంతువులు!" అనుకుంది. 

చక్కని పూలచెటనీ, పళ్ళ చెట్లనీ చూసింది -- ఇవన్నీ ఇంత 
అందంగా ఉంసే నేనెందుకు ఇంత నల్లగా, బొచ్చుతో అసహ్యంగా 
రోతగా పుట్లాను? దేవుడు దుర్మార్లుడు. అందుకే నన్నిలా పుట్టించాడు 
అనుకుంది. 


కొంతసేపటికి దాహం వేసి ఒడ్డున నిలుచుంది. నీళ్ళు తాగబోయి 
బాధ పడింది. “ఛీ ఏం దేవుడు, నా వొంటి మొద అసహ్యంగా నల్లగా 
ఇంత నల్లని జుట్టూ చి-ఛీ- జుట్టు లేకుండా ఏనుగు లాగా ఉంచరాదు 





నన్ను దేవుడు? కుందేలులా తెల్లగా ఉంచితే ఏం పోయింది?..కశీసం 
సింవానికి ఉన్నట్టుగా ఒక్క తల మీదే జుట్టు ఉంచవచ్చు గదా, 
జింకలా మచ్చలుండ వచ్చు. గదా. దేవుడికి బుద్దిలేదు. నా ఒక్క దానికి 
అన్యాయం చేసి ఇంత అసహ్యమైన చర్మం, జుట్టు ఇచ్చాడు" 
అనుకుంది. బాధతో, కోపంతో నీళ్ళు తాగలేదు. ఆకలేస్తే ఆహారం 
వెదకలేదు. అలాగే ఆలోచిస్తూ దేవుడిని తిడుతూ కూర్చుంది. 
అంతలో ఎండా కాలం ముగిసి వరాకాలం, ఆ తరువాత చలికాలం 
భయంకరంగా వచ్చి పడింది. హోరున మంచు, జివు మనే చలి, పక్షులు 
వెచ్చని గూళ్ళలో నిలిచి పోయాయి. జంతు సంచారం చాలా మటుకు 
ఆగి పోయింది. ఆ అడవిలో భయంకర చలి గాలికి జంతువులు తలడిలి 
పోయాయి. వాటికి ఆహారం దొరకలేదు. అవి తిరగలేక పోయాయి. న 


కాని ఒక్క ఎలుగు బంటి మాత్రం చలిని లెక్క చేయలేదు. కారణం 
దాని చర్మం మోది బొచ్చు వలన చలితగలలేదు. హాయిగా తిరిగి 
ఆహారం సంపాయించురొంది. 

మంచుకి జడిసిన ఒక కుందేలు ఎలుగు బంటితో అంది. "నువ్వే 
నయం అంత బొచ్చు ఉండబట్టి తిరగ గలుగుతున్నావు. భగవంతుడే 
ంత సౌకర్యం ఇచ్చాడు నీకు" అంది. 

అంతే! ఎలుగుబంటుకి కనువిపు ఎ కలిగింది. దేవుడి దయ ఏమిటో 
ఎలుగుబంటుకి ఆ రోజే సరిగా అర్ధమైంది. అప్పుటి నుంచి అది దెవ 
ధూషణమాని చక్కగా బతికింది. 


స్‌ 


శీ 


ఎదురు తిరిగిన మోసం 


న ర్క జిత్తుల మారి అని గాడిదకీ తెలు. అయినా దాని 
మాయ మాటలని నమ్మేసి స్నేహం చెయ్యడం మొదలు ఫెట్టింది. 


ఒకరిని విడిచి మరొకరు సంచరించకూడదని ఇద్దరూ కలిసే 
తిరగసాగారు. 


ఆ రోజు నక్క, గాడిద కలిసి అడవిలో సంచరిస్తుంటే హఠాత్తుగా 
సింహగర్జన వినిపించింది. 


, భయంతో పారిపోవాలని వెనక్కి తిరిగిన ఆ రెండు జంతువులకూ 
తమవంకే చూస్తూ గర్జిస్తున్న సింహాన్ని చూసేసరికి గుండెలు 
జారిపోయాయి. 


నక్క ముందు తేరుకుని “ముందు మనం ఆ సింహంతో నేస్త ౦ 





23 


సింహాన్ని చేరుకోగానే ముందు దాన్ని కాసెపు పొగిడి "ఆ గాడిద 
బాగా బలిసి ఉంది కాబట్టి దాన్ని తింకేనే మో అకలి చల్తారుతుంది" 
అంది నెమ్మదిగా. 

సింవోనికి నక్క ఉపాయం అర్థమైంది. తన ప్రాణాన్ని కాపాడు 
కోవడం కోసం గాడిదని తినమంటోంది అని ఊహించింది. అయినా 
అమాయకంగా 'అలాగే' అని తల ఊపింది. 

వెంటనే నక్క వెనక్కి వెళ్ళి “నాతో రా..... అంటూ గాడిదను 
కొద్దిగా అవతలికి తీసుకెళ్ళి గుంటలో పడేట్టు చేసింది. 

గాడిద గుంటలో పడీ పడక ముందే సింహం నక్క మోదికి 
దూకింది. 

"గుంటలో ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైనా గాడిద పారిపోలేదు. 
కానీ నువ్వు పారిపోతావ్‌" క నక్కని చీల్చి తన ఆకలిని తీర్చుకుంది 
సింహం. 

మళ్ళీ ఆకలి వేసినపుడు తినవచ్చును లెమ్మని గాడిదను గుంటలోనే 
వదిలేసి వెళ్ళి పోయింది. 

ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు! .గాడిదను 
చంపాలనుకున్న తానే చచ్చింది! 


rink 


24 


(ప్రగల్బాలు 

తుడవిలో పోతుంపే పిల్లికి నక్క ఎదురొచ్చింది. ఇద్దరూ ఒకరి 
కష్టసుఖాలు మరొకరికి చెప్పుకోసాగారు. 

"మనశ్శాంతితో నిశ్చితంగా గడిపే రోజే లేదు. ప్రతిరోజూ ఎవరు 
ఏ క్షణాన (పాణం తీసేస్తారోనని భయం భయంగా (బ్రతకాల్సిందే 
జీవితాంతం" వాపోయింది పిల్లి. 

“కాని. నేనటువంటి భయానికి పొరబాటున కూడా నా జీవితంలో 
తావియ్యను. నువ్వు చెప్పినంత దుర్భరంగా జవితం తయారైనా 
తప్పించుకోవటానికి నా దగ్గర వందల కొద్ది ఉపాయాలు ఉన్నాయి" 
గర్వంగా అంది నక్క. 

“నువ్వు చాలా అద ఎష్టవంతురాలివి. నాకు తప్పించుకోవడానికి 
తెలిసింది ఒక్కకు మార్గం - పారిపోవడం! ఒక వేళ అలా పారిపోలేక 
పోయానూ అంకే ప్రాణాలు కోల్పోవలసిందే!' బాధపడింది పిల్లి, 


egy 
Wy 5 ; గ్‌ (| 


\ 

NG 
క 
త 












చామన కాయా వాసనా పా 


“ఎంతయినా నువ్వు నా మిత్రుడివి కదా! శత్రువుల చేతిలో 
నుండి తప్పించుకోడానికి కొన్ని ఉపాయాలను చెబుతాను విను..." 
గొంతు సవరించుకొని చెప్పబోయింది నక్క. 

ఇంతలో ఓ వేటకుక్క హఠాత్తుగా వాటిమోదికి దూకింది. 

పిల్లి తనకి తెల్సిన ఒకే ఒక్క ఉపాయాన్ని ఉపయోగించి చటుక్కున 
పక్కనున్న చెట్లు ఎక్కి కూర్చుంది. 

తనకి తెలిసిన వందలకొద్ది ఉపాయాల్లో ఒక్క ఉపాయాన్ని 
ఆలోచించుకోనివ్వకుండా చటుక్కున నక్క మెడ కొరికేసింది 
వేటకుక్క. మాకే తెలివి తేటలున్నాయని వి([ర్రవీగడం ఎప్పుడూ మంచిది 
కాదు. (ప్రగల్భాలు అసలు పలుకకూడదు! 


26 


Js 


రంకసారి ఒక మేక పచ్చిక మేస్తుంకే హఠాత్తుగా ఓ పులి అక్కడికి 
వచ్చింది. 


మేక కంగారుగా అటు ఇటు చూసింది. పారిపోవడానికి అసలు 
అవకాశమే లేదు. 


చటుక్కున మేక మెదడులో ఓ ఆలోచన మెరిసింది. 


"మనిద్దరి గురించి మూడు నిజాలు చెబుతాను. అవి నిజాలే 
అయితే నన్ను విడిచి పెట్టు. లేకపోతే తినేయ్‌" వినమంగా అంది 
పులితో మేక. పులి అందుకు అంగీకరించింది. 

“నువ్వు మిగతా పులుల్ని కలిసి నప్పుడు నేను దొరికితే విడిచి 
పెట్టానని చెబితే అవి చచ్చినా నమ్మవు. అవునా?" అడిగింది మేక. 
అవునన్నట్టుగా తలూపింది పులి. 


“అలాగే నేను మిగతా మేకల్సి కలిసినపుడు పులి నన్ను పట్టుకుని 
చంపకుండా విడిచివె పెట్టిందంకేే గై! రెండో నిజం చెస్పురద్‌ "మేక. 


1 ష్‌ పై 





"మరి మూడో నిజం ....... 2" పులి అడిగింది. 

'మనిద్దరం కలిసిన తరువాత నువ్వు నన్ను చంపకుండా నాతో 
ఇంత సేపు ముచ్చటిస్తున్నావు అంతే నీకు ఆకలిగా లేదు. ఇది మూడో 
నిజం" 

"నిజంగా నీవు చాలా తెలివి గల దానివి. అందుకే ఈసారి నిన్ను 
చంపకుండా విడిచి పెడుతున్నాను. మళ్ళీ కలుసుకున్నప్పుడు మాటలే 
ఉండవు. గుటుక్కున నిన్ను మింగేస్తాను. ఇది నేను చెప్పె నిజం 
గుర్తు పెట్టుకో అంది పులి. 

"నేను మరో నిజం చెబుతున్నాను. పొరబాటున కూడా మరోసారి 
వీరు 'చిక్కను తెలుసా ?" అంటూ తుర్రుమంది బుజ్జిమేక. 

ick 


28 


ఆల 
సలహా 
ఈక పిల్లి బాగా ముసలిదై పోయింది. ఎలుకల్ని వేటాడి పట్టుకునే 
ఓపిక దానికి లేకుండా పోయింది. దాంతో ఏవైనా జిత్తులతో ఎలుకల్ని 


పట్టుకోవాలని తెగ ఆలోచించసాగింది. ఆఖరికి దానికి ఒక ఆలోచన 
వచ్చింది. వెనుక కాళ్ళతో ఓ క(ర్రని పట్టుకుని రిందికి (వ్రేళ్ళాడనాగింది. 


అలా వేళ్ళాడుతుంకే అది చూసి ఏదో అనుకుని ఎలుకలు 
అటుగాపోతాయి, అప్పుడు వాటిని పట్టుకో వచ్చని దాని ఆలోచన. 
అది అనుకున్నట్లుగానే కొన్ని ఎలుకలు అటుగా వచ్చాయి. 


ఏదో సంచీ వేలాడుతోందనుకున్నాయి. ఆ సంచీ చివర పిల్లి తల 
ఉండడం వాటికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ ఎలుకలలో ఓ ముసలి 
ఎలుక ఉంది. అది పిల్లుల వేషాల్ని ఎన్నిటినో చూసింది. అందుకే వెంటనే 
విషయాన్ని [గ్రహించి “”ఎలుకలన్నింటినీ చాటుకు తీసుకెళ్ళి నిలబెట్టి 
చూస్తుండేమని చెప్పి తను సర్రున కర్ర మోద నుండి పాక్కుంటూ 
పోయి పిల్లి వెనుక కాళ్ళని కొరికింది. 

అంతే! పట్లు తప్పి కింద పడింది పిల్లి. పగలబడి నవ్వుతూ పక్కకి 
తపు కున్నాయి ఎలుకలు. 


అందుకనే పెద్ద వాళ్ళ సలహాలను ఎప్పడూ వింటూ ఉండాలి. 





తెలం 


రుత పులికి తన చర్మం అందంగా ఉంటుందనే గర్వం 
రోజురోజుకీ పెరిగి పోసాగింది. పెద్దపులి కన్నా కూడా తాను గొప్ప 
దాన్నని గర్వించసాగింది. 


చిన్న జంతువులన్నింటికీ దాని గర్వాన్ని భరించడం కన్నా మరో 
మార్గం లేకుండా పోయింది. నక్క మాత్రం చిరుతపులికి బుది ఏ చెప్పడానికి 
సమయం కోసం ఎదురు చూడసాగింది. 


ఆ రోజు నక్కని నిలబెట్టి చిరుతపులి తన చర్మం అందం గురించి 
ప్రగల్భాలు పలకసాగింది. ఒకవేళ వెళ్ళిపోవడానికి (ప్రయత్నిస్తే తన 
పంజాతో ఎక్కడ కొడుతుందో అనే భయంతో ఓపిగా వినసాగింది 
నక్క. 


ఎంత సేపటికి తన (ప్రగల్ఫాల్ని ఆపడంలేదు చిరుత. చివరికి విసిగి 
"మానవుడు మనకన్నా బలహీనుడయినా మనకన్నా ఉన్నతంగా 
ఎందుకు జీవిస్తు న్నాడనుకుంటున్నావ్‌! * అని అడిగింది నక్క. 


| 
fy 


|| 





"ఎందుకట?" అడిగింది చిరుత. 


"అతనికి అందమైన శరీరం ఉండి కాదు. అంతకన్నా గొప్ప బుర్ర 
ఉండి!" అంది అక్కసుగా నక్క. 

చిరుతపులికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ విషయాన్ని గ్రహిం 
చిన నక్క ఆపకుండా చెప్పుకు పోసాగింది. “మంచి చర్మమున్న 
జంతువులు కనిపిస్తే మనిషి విడిచిపెట్టడు. అందుకే నారు మిమ్మల్ని 
చూస్తుంటే బాధ వేస్తోంది. " అంటూ “అడుగో మనిషి వస్తున్నాడు" 
అంచి మరీ కొంచెం బిగరగా నక్క. 

అంతే! మరుక్షణంలో చిరుత అక్కడ నుండి మాయమైపోయింది. 


తెలివిగా దాని పడని వదిలించుకున్న నక్క 'బతుకు జీవుడా' అనుకుంటూ 
వెనుదిరిగింది. 


31 - | 


